ISBN 81-237-2186-4 


పథము ముదణ 1997 (శక 1919) 


గా 


' రచయితలు 

ఈ లక తరం ౮ షల యున్‌ (టస్ల, ఇండియా, 1997 
Original title : Swatantryodhyma Geyalu (Telugu) 
Compiled by : Dr. I. Panduranga Rao 

రూ. 8.00 

డె రెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ;-5, గిన్‌పార్క్‌, 
న్యూఢిల్లీ-110016 ద్వారా (ప్రచురింపబడినది. 


స్వాతంత్ర్యూద్యమ 
గేయాలు 


సంకలనం 
ఇలవావులూరి వాండురంగ రావు 


చ(తాలు 
డి.కె. దాస్‌ 





CRE 

గ hes 
(oA) shel ల్‌ 
య! ! | గ రీ 
2 = | 


నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా 





పరిచయం 


మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై నంవత్పరాలయింది. 
శతాబ్దాల తరబడి రాజకీయ దాస్యాన్ని అనుభవించి శ శతాబ్దం 
మధ్యభాగంలో సిద్ధించిన యో సాఫల్యానికి ఈ నంవత్పరం 
మనం న్వర్ణజయంతి చేనుకుంటున్నాం. ఈ నందర్భంలో ఒక్క 
సారి వెనక్కీ తిరిగి ఈ అర్హ శతాబ్దంలో మనం సాధించింది 
ఏమిటి అని ఆలోచన చేసి దూరదృష్టితో ముందడుగు వేసేందుకు 
ఈ న్వరోత్సవాలు ఉపయోగపడుతాయి. 

ముఖ్యంగా ఈ స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, దీనికి మూల 
కారకులు ఎవరు అని తెలునుకుని ఆ మవానీయులను, మేధావులను, 
త్యాగులను, యోగులను, కార్యదక్షులను ఒక్క సారి న్మరించటం 
జాతీయతా లక్షణం. ప్రతి భారతీయుని కర్తవ్యం. ప్రకృతి సిద్ధంగా 
లభించే పాడి పంటలకు, పురుష ప్రయత్నంతో సాదించదగిన 
శక్తి సామర్థ్యాలకు ఏ మాతం లోటులేని నర్వమంగళ మన 
భారతదేశం. ఇలాంటి దేశం విదేశీయుల పరిపాలనలో ఉండడం, 
మన ఇంటోనే మనం బానినలమై జీవించటం జాతికి కళంకమని 
గుర్తించి మన బతుకు మనం గౌరవంగా బతుకుదాం, మన ప్రాచీన 
వెభవాన్ని నిలబట్టుకిని (ప్రపంచానికీ చేతనయినంత వెలుగును 
పంచి పెట్టి ఘనంగా, జీవిదాం అన్న చెతన్యం గత శతాబ్దం 
మధ్యభాగంలోనే ఉదయించింది. కాని అది కార్యరూపం తాల్చి 
ఒక చక్కని బాటలో పయనించడం ఆరందించింది ఈ శత్రాద్దీ 
ఆరంభంలోనే, 

“స్వాతంత్ర్యం మా జన్మ వాక్కు” అని లోకానికి చాటి చెప్పిన 


4 


లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌ స్వాతంత్ర్య నమరానికి నాందిగా 
పాంచజన్యం పూరించారు. దానితో గోపాలకృష్ణ గోఖలే, లాలా 
లజవత్‌రాయ్‌, విపిన్‌చందద పాల్‌ దాదాభాయీ నౌరోజీ, టంగుటూరి 
వకాశం వంతులు, చక్రవర్తి రాజగోపాలాచారి లాంటి (ప్రముఖులు 
ఈ నాదాన్ని ఆచరణలో చేశారు. వంగ విభజన, న్వరాజ్య 
నంకల్పం, వందేమాతరం ఆందోళన, జాతీయ విద్యా నంన్లల 
సావన, అధినివేశ స్యాతంథత్యుం, న్వదేశీ భావన - అన్నీ 
క క సోంట ఒకటి కార్యరంగంలోకి వచ్చాయి. 1915 జనవరిలో 
గాందీ మహాత్ముడు రాజకీయ రంగంలోకి (ప్రవేశించటం 
(ప్రముఖమైన నంఘటన. ఇంతలో తిలక్‌ అనస్త్వమించటం దేశానికి 
పెద్ద అభఘాతమైంది. కాని మహాత్మా గాంది నాయకత్వంలో 
జాతీయ చెతన్యం నరియున మారాన్ని అన్వేషించి అనునరించింది. 
1921 మార్చి 31వ తేదీ విజయవాడలో జరిగిన అఖిల భారత 
కాం్యగను నిర్వావాక నంభఘం స్వాతం|(తో దమ చరితలో ఒక 
దీవశిఖ. ఈ నమావేశం కేవలం ఆం|ధ రాష్టా నికే కాక నమస్త 
వారతీయ జాతికి ఆశా జ్యోతిని పసాదించింది. తిలక్‌ న్వరాజ్య 
నిదికి కోటి రూపాయలు, కోటి మంది నభ్యులు, కోటి రాట్నాలు 
చా ఘూ కనుసైగతో సవుకూరాలు. నాటితో దేశంలో 
స్వాతం(తో్యోద్యమం ఉర యట యజ్ఞంగా మారింది. ఆ నాటి 
(ప్రముఖ నాయకులందరూ ఆ నాడు విజయవాడలో కూడి ఈ 
మవోద్యమానికి జయభేరి మోగించారు. 

జయభేరితో పాటు జయ జయ నినాదాలు కూడా దేశం నలు 
మూలలా గేయాలుగా, కావ్యాలుగా, పద్యాలుగా, పాటలుగా 
(వనరించాలయి. ఈ నందర్భంలో _పఖ్యాత వంగ రచయిత 
చక్రము త[ద ముర నోట వెలువడిన “వందేమూతరంి పాటను 
స్మరించాలి. “ఆనంద మఠం” అనే తన నవలలో ఆయన 1884లో 


OES PID వేదమం[తంగా (పనరించి ఒర రతాచుం 


5 


గడిచిన మన స్వాతం(త్రో్టిద్యమ మవోయా[తకు బాట చూపింది. 
“వండే మాతరం అని ఎవరయినా నినాదం చేస్తే వాళ్ళను అరన్ను 
చేసేవారు. ఇలాగే జాతీయ వతాకాల నగుర వేసినా, సత 
టోపీ కనిపించినా పోలీనులు వట్సుకునేవారు. 1923 మే 1వ 
తేదీన నాగవూరులో జండా నత్యా(గవోద్యమం ఆరంభమయింది. 
1930 ఏ(పిలు 6వ తేదీ బందరులోని ఒక కోనేటి మధ్య జాతీయ 
పతాకను ఎగురవేయాలని (ప్రయత్నించిన వాళ్ళందరూ లాటీ 
దబ్బలు తిన్నారు. చివరకు మొండిపట్టు పట్టి తోట నరనయ్య 
అనే దేశభక్తుడు మన జండాను ఎగురవేసి తీరారు. దానికి తన 
పాణాలనే ఆపహుతిగా ఆనందంగా అర్పించేందుకు సిద్దమనారు. 
ఇలాంటి జండా వీరులు దేశంలో ఎందరో బయలు దేరారు. జాతీయ 
పతాకను రూపొందించింది ఆంధ జాతీయం కళాశాల 
ఉపాధ్యాయులు శీ పింగళి వెంకయ్యగారు. ఇలాగే ఉప్పు 
సత్యాగహం౦ కూడా ఎందరో కచులనో గాయెకులనో, 
త్యాగవీరులనో ఆకర్షించింది. కుల మత భాషా భేదాలు లేకుండా 
నమన్త జాతి యీ జాతీయ యజ్ఞంలో పాలొన్నది. 

స్వాతం త్యోద్యమం ముందుకు సాగే కొద్దీ నత్యాగవోలూ, 
నహాయ నిరాకరణాలూ, పోలీను చర్యలు, కారాగారవాసాలు, 
నూత యజ్ఞాలు (రాట్నం పై నూలు వడకడం ), విదేళీ వనాలను 
నడి వీదిలో అగ్నివోతుడికి ఆవుతి చేయటం, దేవాలయాలలో 
షెడ్యూల్‌ కులాలు (పవేశం లాంటి అనేక కార్యకలాపాలతో 
దేశమంతా న్వందించింది. నిద్రావోరాలు లేకుండా భారత మాతను 
స్మరిన్ఫూ గాందీ చెప్పిన మాటలను, బాటలను అనునరిన్తూ 
ఆడుతూ పాడుతూ, ఈ మహాయజ్ఞంలో పాలొన్న మవానీయుల 
దీక్ష వల్లనే మనకు స్వాతం (త్యం లభించింది. ఆనాడు పాడిన 
పాటలను వింటుంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. ఇప్పుడు 
మనం మన కళ్ళ ఎదుట ఆ దృశ్యాలను చూన్తున్నట్టు అనిపిస్తుంది. 


6 


అలాంటి పాటలో కొన్నింటిని ఈ చిన్న పున్నకంలో చేర్చి 
(ప్రచురించటం జరిగింది. 

చరిత్ర కేవలం నంఘటనలను చెప్తుంది. ఏమి జరిగిందో చెవ్మంది. 
కాని జాతి మనన్సును మన మనన్సులో నాటుకునేట్టు నిరూపించేది 
ఆ నాటీ మాటలు, పాటలు, నినాదాలు, పద్యాలు, కావ్యాలు, 
సాహిత్యం జాతి మనస్సును, మన మనన్సుల అద్దాలలో 
(వతిబింబింప చేన్తుంది. గడచిన యాభై యేళ్ళలో న్వతంథత్ర భారతం 
అనుభవిన్తున్న స్వాతంత్ర్యం వెనుక ఎంత తపన్సు, సాధన, నిష, 
ఆవేదన రోదన, దాగి ఉన్నదో, ఈ నంకలనంలోని గేయాలు 
చెప్పాయి. 

ఈ శతాబ్దం ఆరంభం నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చే వరకు 
దాదాపు ఒక అర్థ శతాబ్దం ఆంధ్రావని నలు మూలలో వినిపించిన 
నినాదాలు, ఆర్హనాదాలు, జయగీతికలు, వీరగాథలు, దేశభక్తి గీతాలు, 
కవుల కావ్య మాలికలు, గాయకులు పాడిన గేయాలు, ఉద్యమంలో 
ఉరికి అష్ట కష్టాలను అనుభవించిన కర్మవీరులు గుండె బరువును 
తగ్గించుకునేందుకు ఎలుగెత్తి పాడిన వాదయ గీతికలు లెక్క 
లేనన్ని మన తెలుగులో ఆ నాడు వెలువడాయి. వాటిలోని చాలా 
గేయాలు కాలంలో కలిసి పోయాయి. స్వాతం|త్యం రాగానే ఆ 
గాయాలను మరచిపోలేని స్వాతం|త్య యోధులు, సారన్వత జీవులు 
కొందరు వీటిని సేకరించి ప్రచురించారు. అలాంటి వాళ్ళ శ్రమ 
ఫలితంగా మనకు కొన్ని గేయాలు, పద్యాలు మిగిలాయి. వీరిలో 
“కవిశేఖరి గురజాడ రాఘవ శర్మగారు ప్రముఖులు. న్వయంగా 
స్వాతంత్ర్య నమరంలో పాలొని, తాను రచించినవే కాక మిగిలిన 
యోధులు రచించిన పాటలను కూడా పల్లెలో, వట్టణాలో, 
నమావేశాలో పాడి వినిపించి [పజలలో జాతీయ చైతన్యాన్ని 
మేల్కొల్పిన మవానీయులు గురజాడ రాఘవ శర్మగారు. అలాగే 


7 


గరిమెళ్ళ నత్యనారాయణగారు వందల కొలది పాటలను ఆకువుగా 
అల్లి పాడిన గేయ కవితా సార్వభౌముడు. అవి పాటలు కాదు, 
జాతిపురుషుని ప్రాణవాయువులంటారు. 

నిజానికీ జాతీయ గీతాలు రచించి జనసామాన్యంలో వాటీని 
ప్రచారంలోకి తీనుకుని వచ్చిన శత నవాన మవానీయులో 
గురజాడ, గరిమెళ్ళ వ్యాన వాల్మీకుల వంటి వారు. “మా కొద్దు 
ఈ తెల్ల దొర తనము అన్న పాట గరిమెళ్ళ వారిదే. “వందన 
మిదె గైకొనుమా భారత జననీ' అన్న వందన గీతం కూడా 
వారిదే. బంకిం చంద్ర చటర్జీ వాసిన “వందే మాతరం” పాట 
దేశానికంతా ఎలా తలమానికమయిందో అలాగే గరిమెళ్ళ-గురజాడ 
వారి గేయాలు ఆ నాడు ఆంధ దేశంలోని వీథి వీధిలో 
ప్రతిధ్వనించాయి. 

ఇలాంటి తెలుగు పాటలు కొన్ని సేకరించి గామీణ పాఠకులకు 
అందుబాటులో ఉండేలాగా వాటిని పచురించాలన్న మంచి 
ఆలోచన నేషనల్‌ బుక్‌ ట్రన్లు వారి మనన్సులో ఉదయించటం 
శుభనూచకం. దానికి నన్ను వాక్సారథిగా నియమించినందుకు 
నేను వారికి కృతజ్ఞుణ్డీ. 

ఈ నంకలనంలో 35 తెలుగు గేయాలు ఉన్నాయి. అన్నీ ఆ 
రోజులో బాగా ప్రచారంలో ఉన్నవే. ఆ రోజులో గురజాడ 
అప్పారావు, రాయప్రోలు నుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, 
చిలకమర్తి లక్ష్మీనరసింవాం లాంటి మవానీయులు కూడా చాలా 
మంచి పాటలు రచించారు. కొందరు మహాకవులు తమ సారన్వత 
పరిధీని పద్యాలవరకే పరిమితం చేనుకున్నారు.వారి పాటలను 
మాతం ఇందులో చేర్చుకోవటం జరిగింది. ఇది ముఖ్యంగా పాటల 
నంకలనం కాబట్టి, తెలుగు నాట ఆ నాడు వతి పౌరుని నోట 
చోటు చేనుకున్న పాటలనే ఈ వున్తకంలో పాఠకులు చూస్తారు. 


8 


విషయ వస్తువును బట్టి ఇందులోని పాటలను నాలుగు 
భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో ‘దేశభక్తి 'కి 
నంబండదించిన పాటలున్నాయి. ఇది ఒక విధంగా స్వాతం|త్రో ర 
ద్యమానికి మూలాధారం. దేశభక్తి అనేది ఉం పేనే స్వాతంత్ర 
లాలన, ఉద్యమం ఆందోళన లాంటివి సాధ్యమవుతాయి. దేశభక్తికి 
తోడు పూజ్య బాపూజీ లోని “ఆత్మశక్తి” జాతికి నరియ్రైన 
నమయంలో లభించటం విశేషం. యుగపురుషుడని చెప్పుకోదగిన 
మవాత్ముని 'ఆత్మశక్తి ని కీర్తించిన గేయాలు రెండో భాగంలో 
చేర్పటం జరిగింది. ఈ భక్తినీ, ఈ శక్తినీ నరిగా అర్థం చేనుకుని 
నిస్వార్థంగా నిర్మలమైన “చిత్తశుద్దితో తమ నర్వస్వాన్ని తల్లి 
పాదాలపై నమర్పించిన దేశోద్దారకులను గురించిన పాటలు 
మూడో భాగంలో ఉన్నాయి. స్వాతం త్యం సిద్ధించింది. అది 
ఒక చారిత్రాత్మకమైన చిరన్మరణీయమైన ఘటన. ఈ భావాన్ని 
పాటలుగా పాడిన రచనలను చివరి భాగం “కార్యసిద్ధి లో చేర్చాం. 

ఇలా దేశభక్తి, ఆత్మశక్తి, చిత్త శుద్ది, కార్యసిద్ది - అన్న నాలుగు 
భాగాలో ము ప్పైఐదు తెలుగు గేయాలతో కూడిన ఈ నంకలనం 
చూచేందుకు చిన్నదైనా చూచి గమనించి జాతీయ చైతన్యమం జే 
ఏమిటో తెలునుకునేందుకు ఎంతో కొంత తప్పక ఉపకరిన్తుందనే 
ఆశించవచ్చు. 

ఈ పాటలన్నీ తెలుగువే అయినా దీనికి “నాందిగా “ఆనంద 
మఠి రచయితలు, అమృత వాక్కులు అయిన (శీ బంకించం[ద 
చటర్జీ వారి “వందే మాతరం'గేయంతో ఈ నంకలనానికి శ్రీకారం 
చేయటం జరిగింది. అలాగే జాతీయ గీతంగా మన జాతి నిత్యం 
న్మరించే “జనగణమన” గానం దీనికి “భరత వాక్యం* పలికింది. 
మవోమానవ సాగరతీరంలో నిలబడి విశ్వధారతిగా భారతీయతను 
సాక్షాత్యరించుకోగలిగిన విశ్వవృాదయుడు రవీందదుడు. అతని 


9 


జయకారమే ఈ నంకలనానికి శాంతి వాక్యం. 

ఈ నంకలనం పాఠకుల వాదయంలో ఏ మాతం న్వదేశీ 
భావనను, జాతి గౌరవాన్ని సృందింప చేయ గలిగినా ఈ 
[ప్రయత్నం సార్థకమవుతుంది. 

- ఇలపావులూరి పాండురంగ రావు 


మాతృ శ్రీ వందనం 
బంకీంచం దద చటరీ 


వందే మాతరమ్‌ 
నుజలాం నుఫలాం మలయజ శీతలాం 
నన్య శ్యామలాం - మాతరం | వందే మాతరమ్‌ || 


శు భ్రజో్యోత్సా్నా పులకిత యామినీం 
ఫుల్ల కునుమిత ద్రుమదళ శోభినీం 
నువోసినీం నుమధుర భాషిణీం 
నుఖదాం వరదాం మాతరం 
| వందే మాతరం | 


ఇందులోని పాటలు 


పరిచయం 
మాతృశ్రీ వందనం - వందే మాతరం : బంకించంద్ర చటర్జీ 


రాల [౫౧ ౮౨ [గు ౯ 


10. 
ll. 


12. 
13. 
14. 
15. 


దేశభక్తి 


దేశభక్తి : గురజాడ అప్పారావు 

శ్రీలు పొంగిన జీవగడ్డ : రాయప్రోలు నుబ్బారావు 

జయభారత మధుర గీతి : దేవులపల్లి కృష్ణ శాస్త్రి 

జోవోర్‌ జోహార్‌ భారతమాతా : దువ్వూరి రామిరెడ్డి 

ధారత జననీ : గురజాడ రాఘవ శర్మ 

మాతృ న్తవమ్‌్‌ - గరిమెళ్ళ సత్యనారాయణ 
ఆత్మశక్తి 

మా గాందీ : బనవరాజు అప్పారావు 

శ్రీ గాంధీనామం : దామరాజు పుండరీకాక్షయ్య 

మహాత్ముడు : చుక్కభొట నత్యనారాయణ మూర్తి 

హిమాలయోత్తుంగ శృంగం : అడవి బాపిరాజు 

ఎవరి పాద చివ్నాములివి? : “దాశరథి” 


చితశుది 
అత ధ్ర 
పాంచజన్యము : మంగిపూడి పురుషోత్తమ శర్మ 
దేశమాతా సేవ చేయండీ : కొండపల్లి జగన్నాథ దాను 


జయభేరి మోగింది : మల్లాది చంద్రశీఖర రావు 
వీరగంధము : బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి 


21 
22 
22 
24 
26 


28 
29 
31 
32 


16. 
17. 
18. 
19. 


21. 
. ఎదురు లేదు : యడవల్లి కోటయ్య 
- రాట్న లక్ష్మి : కాటూరి వెంకటేశ్వర రావు 


SHS టి సి 


తె1. 


‘£8 


12 


మరచి పోవదోయ్‌ : త్రివురనేని రామస్వామి చౌదరి 
యమా దేశం : వానమామలై వరదాచార్యులు 

అయ్యో కొయ్యాడ : గరిమెళ్ళ నత్యనారాయణ 
పదరా ఢిల్లీ ! : గురజాడ రాఘవ శర్మ 

పద వద ఢిల్లీ! : మల్లాది రామచంద్ర శాస్తి 

రారా పోదాము : గరిమెళ్ళ నత్యనారాయణ 


స్వాతంత్ర్య శంఖారావం : మామునూరు నాగభూషణ రావు 
నవోయ నిరాకరణం : కొండపల్లి జగన్నాథ దాను 
మా కొద్దీ తెల్ల దొరతనము : గరిమెళ్ళ నత్యనారాయణ 
వీరావేశం : మలాది రామచంద్ర శాస్తి 
కార్యసిది 
ధి 


ఆగను పదిహేను : ధవళా శ్రీనివాసరావు 
భారత విజయం పాడండి : వేదుల నత్యనారాయణ శాస్త్రి 


- వతాకోత్సవము సేయండీ : బనవరాజు అప్పారావు 
| స్వాతంత్ర్య వతాక : నుంకర నత్యనారాయణ 


34 
35 
36 
37 
38 
39 
40 
41 
42 
43 


- ఉప్పు చేశామిదిగో చూడండి : మంగిపూడి పురుషోత్తమ శర్మ 44 
27. 
: వద్దురా మనకొద్దురా : గరికపాటి మలావధాని 
29. 
. విప్లవ జ్వాల : సాంబశివరావు బాబ్లీ 


45 
47 
48 
49 


51 
52 
53 
రశ 


స్వాతంత్ర్య భారత జాతీయ జండా : గురజాడ రాఘవ శర్మ 55 


జాతీయ గీతం - జనగణమన 


56 





దేశమును (_పేమించుమన్నా 

మంచి అన్నది పెంచుమన్నా 

వట్టి మాటలు కట్టి పెటోయ్‌! 

గట్టి మేల్‌ తలపెట్రవోయ్‌! 
పాడి వంటలు పొంగి పార్తే 
దారిలో నువ్‌ పాటు వడవోయ్‌ 


తిండి కలిగితే కండ కలదోయ్‌ 

కండ కలవాడేను మనిషోయ్‌! 

'దేశాభిమానయము నాకు కదని 

వట్టి గొప్పలు చవప్పుకోకోయ్‌ 

మాని యేడైనాను ఒక మేల్‌ 

కూర్చి జనులకు చూవవోయ్‌. 
సాంత లాభము కొంత మానుకు 
పారుగు వారికి తోడు వడవోయ్‌ 
దేశమం కే మట్టి కాదోయ్‌ 
దేశమంట మనుషులోయ్‌. 


చెట్టు పట్టాల్‌ వట్సుకొని 

దేశన్గులం ంతా నడువ వలెనోయ్‌ 
అ రూ గ్‌ వలను జాతులు 
యత ములన్నీ మలగ వళెనోయ్‌ 


14 


మతం వేరైతేను ఏమోయ్‌ 
మనను ఒకటై యనుమలుంక 
జాతి యన్నది లేచి పెరిగీ 
లోకమున రాణించునోయ్‌. 

డేశమనియెడి దొడ వృక్షం 

పేమలను వూలెత్త వలెనోయ్‌ 

నరుల చెమటను తడిసి మూలం 

ధనం వంటలు వండవలెనోయ్‌. 
ఆకులందున అణగి మణగీ 
కవిత కోయిల వలకు వలెనోయ్‌ 
పలుకులను విని. దేశమందవి- 
మానములు మొలకత్త వలనోయ్‌ 


2. శ్రీలు పొంగిన జీవ గడ్డ 


రాయ(పోలు సుబ్బారావు 


శ్రీలు పొంగిన జీవగడ్తయి 
పాలు పాతిన భాగ్య ములు 
వాలినది ఈ భరత ఖండము 
భక్తి పాడర తమ్ముడా! 


వేద శాఖలు వపెరిగనిచ్వఆట 
ఆది కావ్యం కా 2న నిచట 
బాదరాయణ వరమ బుమలకు 


వాదు నుమ్ముది చెల్లలా | 


15 


విపిన బంధుర వృక్ష వాటిక 


ఉపనిషన్మధు వొలికె నిచ్చ 


ట 


తము విన్తరించిన 


విమల తలమిద తమ్ముడా! 


విపుల త 


ద వానన 
థి 


నూత యుగముల శు 


క్షాత యుగముల శౌర్య చండిమ 
చిత దాన్యముచే చరితల 
చెరగి పోయిన చెలెలా! 


౧ 





16 


మేలు కిన్నెర మేళవంచీ 
రాలు కరగగ రాగమెత్తీ 
పాల తీయని బాల భారత 
పదము పాడర తమ్ముడా! 
చవ రనయ్ములు నాటరిమాడగ 
జువుర వలుకులు చెవుల వందుగ 
కవితలల్రిన కాంత పవృాదయుల 
గొరవింవవ చెల్తెలా ! 
దేశ గర్వము దీప్తి చెందగ 
దేశ చరితము తేజరిల్లగ 
దేశమరసిన దీర వురుమల 
తెలిసి పాడర తమ్ముడా! 
పాండవేయుల వదును కత్తులు 
యండి మెంంసిన మహిత రణ కథ 
కండగల చుక్కని తలుంగుల 
కలసి పాడవ చెల్లెలా! 
లోకమంతకు కాక పెట్టిన 
కాకతీయుల కదన పాండితి 
చుతి పోదని చేవ వదముల 
చెర పాడర తయము్మడా ! 
తుంగ ;:భదా భంగములతో 
పాంగి నింగిని పాడిద తుళ్ళీ 
భంగవడని తెలుంగు నాధుల 
మాట పాడవ చెల్లెలా ! 


జయ 


జయ 


జయ 


జయ 


జయ 


జయ 


జయ 


జయ 


జయ 


3. జయ భారత మధుర గీతి 
దేవులపలి కృష్టశాస్త్రి 

జయ జయ (పియ భారత 
జనయితీ, దివ్య ధా।తి ! 
జయ జయ శత నవాన 

నర నారీ వాదయ నేశత్రి! 
జయ నసాా్యామల ను- 

శాకామ చలచ్చేలాంచల! 
వనంత కునుమ లతా 

చరిత లలిత చూర్ణ కుంతల! 
మదీయ వాదయాశయ 
లాక్షారుణ పదయుగళా || 
జయ జయ (పియ భారత 
జనయి।|తీ దివ్య ధాటి 
దిశాంత గత శకుంత 

దివ్య గాన పరితోషణ ! 
గాయక వతాలిక 

గళ విశాల వద వివారణ! 
మదీయ మధుర గేయ 
చుంబిత నుందర చరణా || 
జయ జయ (పియ భారత 
జనయిత్రీ దివ్య ధాతతి ! 


4. జోహార్‌ జోహార్‌ భారత మాతా 
దువ్వూరి రామిరెడ్తీ 


జోవోర్‌ జోవోర్‌ భారత మాతా 
జోహార్‌ జోహార్‌ జోవోర్‌ 

శారద శుభ వియత్తల వథమున నంచరించు నీ రథము 
నీ మృదు వీణాగాన ప్రబుద్ధము - నిత్యము మా మనము 

| జోవోర్‌ జోవోర్‌ || 
(వ్రత్యుష లక్ష్మీ మకుట మణిప్రభ-బాసె దమోగుణము 
నీ పద పంకజ నూపుర రుంకృతి-నిద్రా విరహితము 

| జోవార్‌ జోవోర్‌ || 
విప్రవ రుంర్లూ విచలిత జీవన-వీచి నికాయమున 
స్థిర విజయోడువ కర్ణ ధారణము-సేయుము శౌర్యమున 

|| జోహార్‌ జోవోర్‌ || 
ముకుళిత వాన్తులు నీ ప్రియ వుత్రులు-మోద దృష్టి గనుము 
నీ కరుణామృత నిర్ణర పూరము-నింపుముమ్మ నతము 

| జోవోర్‌ జోవాోర్‌ || 
నీ వద పీఠిని ప్రాణ నుమంబులు నిల్పి భజించెదెము 
గర్పిత దాన్య భరంబును మాన్చి-నుఖంబులు మాకీడుము. 

జోహార్‌ జోవోర్‌ భారత మాతా 
జోహార్‌ జోహార్‌ 
జోమవోర్‌ 


5. భారత జనని 


గురజాడ రాఘవ శర్మ 
పల్లవి; జయ జయ భారత జననీ, పావని 
అనుపల్లవి; జయ జయ నకలానంద దాయినీ 
హిమాలయోన్నత నమాదర్శిని 
తమోదళన విద్యా న్వరూపిణీ | జయ జయ |! 
నంతత నన్య శ్యామల రూపిణీ 
నంచిత నకలైశ్వర్య దాయిని | జయ జయ 


పావన గంగా జీవన కోభిని 
పతితో దారిణి పావ విదారిణీ | జయ జయ ॥!! 


మధుర కునుమ ఫల మంద నువోసిని 
మంజుల శుక పిక మధుర నుభాషిణీ | జయ జయ |! 


వీర దీర నర-నారీ రూపిణి 
వైర-వర్ల నంవోరిణి, తారిణీ | జయ జయ || 
సార్థక ధర్మ-చ క్ర వతాకిని 
నకల సౌఖ్య రాజ్య (పదాయిని | జయ జయ 


విశ్వలోక హిత-విజయ కిరీటిని 
శాశ్వత మంగళ-శాంతి దాయిని | జయ జయ || 


6. మాతృస్త వల్‌ 
గరిమెళ్ళ సత్యనారాయణ 


వందనమిదె గైకొనుమీ - భారత జననీ! 
భారత జననీ! మా పాలిటి రాణీ || వందన || 
నందనుల |బోవుమీ ఆనంద దాయినీ 
ఆనంద దాయినీ - ముని బృంద వందినీ |! వందన || 
ముప్పది కోట్ల జనమునకు మూల మాతవు 


మూల మాతవు - మా పాలి నేతవు || వందన || 
మాదు భాగ్యములకు నెల్ల మహిత కర్తవు 
మహిత కర్తవు - మా అఘ వివార్తవు || వందన |! 
నకల నంపదలకు నీవు నం[గవాంబవు 
నంగవాంబవు - గర్వ నంవారంబవు || వందన || 
సాత్విక నిరోధమునకు జన్మశాఖవు 
జన్మ శాఖవు - పటు జన నమేతవు ॥ వందన || 


యుద్దశకము మాన్చునట్టి బుద్ధిశాలివి 
బుద్దిశాలివీ - అవ్రతివాత శుద్ద ఫీలివి || వందన || 


7.మా గాందీ 


బసవరాజు అప్పారావు 
కొతాయి గట్టితేనేమి? మా గాందీ 
కోమపై వుట్టితేనేమి? 
వెన్న వూసా మనను - కన్న తలీ (పేమ 
వండంటి మోముపై - బవ్మా తేజన్సు 


[| కొల్లాయి || 
నాలు వరకల పిలక 
నాట్యమాతే పిలక 
నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక 

|| కొల్తాయి || 
బోసి నోర్విప్పితే 
ముత్యాల తొలకరే 
చిరునవ్వు నవ్వితే వరవోల వర్షమే 

|| కొల్లాయి || 


చకచక నడిస్తేను 
జగతి కంపించేను 
పలుకు వలికితేను 
బవ్మా వాక్కయ్యేను 
కొల్లాయి గట్టితేనేమి 
చూ గాందీ 

కోమ జై వుట్టితేనేమి 
మూ గాందీ 

మాలడై తిరిగితేనేమి! 


తి. శ్రీ గాంధి నామం 


బసవరాజు అప్పారావు 
శ్రీ గాంధీ నామం - మరువాం మరువాం 
సిద్దము జెలుకు వెరువాం వెరువాం 
మా గాందీినే మేం - నమ్మేం నమ్మేం 
మరి యెవ్వరిని మేం - నమ్మాం నమ్మాం 
దేశ చరిత చెవుల - విందాం విందాం 
వేరు కథలు చెవుల - మందాం మందాం 
లాటీ దెబ్బలు మేము - బెదరాం బెదరాం 
మేటి తుపాకికి - చెదరాం చెదరాం 
శ్రీ గాంధీ నామం - మరువాం మరువాం 
సిద్దము జైలుకు - వెరువాం వెరువాం 
కూడి భారతమంత - గొలుతాం గొలుతాం 
నేడే న్వరాజ్యాన్ని - తస్తాం తెస్తాం 
దేశభక్తులు మాకు - సారాం సారాం 
దేశదోవులు మాకు - దూరాం దూరాం 


త. మహాత్ముడు 
చుక్కుభాెట్ల సత్యనారాయణ మూర్తి 
కట్టుకొ న్నది అంగవన్రయు 
పట్లుకొన్నది రాట్న చక్రము 


23 


పట్టుమని పది మెతుకులైనా 

పట్టకుండు కృశోదరముగల 

గాందీ కంటెను సామ్యవాదులు 

కలరె! లోకములో 
ధనము తృణముగ తలచి మెలగుచు 
మనమునందైచ్చిక దరిదము 
అనుభవించుచు దేశ సీవకు 


తనువొనంగిన ఘన చరిత్రుడు 
గాందీశఠంపెను సామ్యవాదులు 
కలరె! లోకములో 








24 


దేశమే తన శరీరంబని 

దేశహితమే తన హితమ్మని 

లేశమైనను భేదమెంచని 

భానుర చరితుడు మవోత్మా 

గాంధీకంటెను సామ్యవాదులు 

కలరె! లోకములో 
భూషణములకు తోషమందడు 
దూషణములకు రోషమందడు 
ద్వేషమందడు శతువులపై 
దోషభయమును కప్పివుచ్చడు 

l| గాంధికంటెను....... || 


10. హిమాలయోత్తుంగ శృంగం 


అడవి బాపిరాజు 


ళా 


హిమూలయోత్తుంగ శృంగం నీ (బదుకు 
ఉమావతీ నృత్య రంగం 
దేశాల వాంఛిల్లు 
ఆకా వ్యాదయయుల్లు 
నేలొదలి పోలేని శీతల తలాలలో 
జీమూత పంక్తీపై 
వ్యోమ వర్మ ము జొచ్చి - ఓ!.నామి 
తమో నుద న్వచ్చమొ 

[| హిమూలయోత్తుంగ శృంగం [| 


25 


నర్వ్వవథ జనకోట్లు 
సాగి యా(తార్జులై 
జన్మలు వబ(తమై 
మువుల్‌ొ రట. = న్నాతులగు 
నంగవమూనికి చేరు 
ని కళ్ళ తళత్తళలు 
నీ మాట పాటలు 
నీ నవ్వు రనముల్లు 
వేణీతయవమ్మాచు 
నీ నుండి వెడలరా 
అది మహి నత్యమ్ము 

| హిమూలయోత్తుంగ శృంగం || 
ఇలు నూ(తార్జాలు 
తలు సౌందర్యాలు 
న్వల్చయై యూూర్తిలో 
దేశ దేశాల ఆశాంతాల 
వఠిగిన్తూ 
అ చ నవ్వులో 
నై నై వాక్కులో 
నై కన్ను జంటలో 
రేకలు తిరుగుతూ మమవోత్మా'! 
లోక మోవానమయే్యే 
జామూలయోత్తుంగ శృంగం - పల (బదుకు 
ఉయమావతీ నృత్య రంగం 


11. ఎవరి పాద చిహ్నములివి 7 


“దాశరథి” 

ఎవరి పాద చివ్నాములివి? 
ఎవరి పాద చివ్నాములు? 

ఆతని (వతి అడుగు గురుతు 

ఆలయమై తల యెత్తును 

అతని చేతి గొడుగు [కింద 

అఖిల జగము శయనించును 
దానవులను కరగించిన 
యమానవుడతడెవ్వడు? 

గుండనొడ్డి తుపాకీల 

గుండ వగల గొల్లు నతడు 

రాట్నంతో రణతూరుల 

ఈ చెల నదరించ నతడు 
హిమాలయం కన్న ఎత్తు 
బవడాతండెవ్వడు? 

పతి మానవ వృ్యాదయమ్మున 

ఒదిగి పోవ జాలు నతడు 

విశ్వములో వతి వాణీని 

(పేమించగ జాలు నతడు 


27 


రవ 
దు 
ఖతి 
ళ్‌ 
తని 


న 9 ౧౨ గాః రు 


వాని కమ్యత 


ఇ 
(ఇ 


రా 


"లో 
చవర మిచా నాతడు. 


విషము 


7 


గా 
(Go 
మ్‌ 
జగతో 
ఆ (ఆ 
ష్ష్‌ 
ఇ 
ww. 
ఇ” 
9 
dG: 
a 
క్‌. 


{0 హై 


se 
చ 
గాడ్‌ 
© 
రు 
త 
vw” 
శీ 
దూకు 
లె 
2 
(౨ 
అ 


? 


లో 
” జ్‌ J స 


శాతంరతో 
లిక 
ల్‌ో 
౧ నతో 
అత 
hr 
© 
త 
వ్‌ 
ae 


[) త న్న a) ఇ 3 Ja న | (| న్‌ 
2 0 గ్రే 9 3 ll క్‌ త ? 0 as 
1 గ లే ల నే త్రై గ | క్‌, అరి 


A 
నా 
ల్‌ 
Je 
ఇ” 
"పనో 
ఖా 
క్‌ 
ఆ 
see 
an 
బి 
an 
© 
WU 
అం 
; ఈ 
“yy 
>» 
A ( 
జ ఒ 
Ud) (Ww 


ve IB 3 « స ॥ 9 క 3 : 
గ ( క 3 3 we ప Mr: ని స 
EE) Ya an) న గ్‌ రం ్‌ 3 ్‌ ) ట్టు yp యె 
i Se ఎ a3 © fp 3 x3 స 3 గ) 3 : ? pal ) 3 
(1 గ 9 -d3 ఛి గ ల 0 pas 9 క న ls ja 3 
రం | స ల 
« ర 3 ey. #0 . 
1౧, స. గ స. 
90 3, IL ed 0 
9 5 © గే a8 "6 << 7 


12. పాంచజన్యము 


మంగిపూడి పురుషోత్తమ శర్మ 


భారత దేశము నాదేరా! 
భారతీయుడను నేనేరా! 


భారత దేశము ప్రజా స్వామికము 
బడయగోరినే - బయలు వెడలితిని 


పారతంటత్యమును పారదోలుటకు 
బద్దకంకణుడ - బయలు దేరితిని 


శాంతీ నమరమున సనత్ప్వరాజ్యమును 
నత్వరముగనే నమార్తించెదెను. 


పాణము పోయిన - మానము విడువను 
మాన ధనుడ - విజ్ఞాన ధనుడనే 
భారత దేశము నాదేరా 
భారతీయుడను నేనేరా || 


|| బారత దేశము || 


| భారత దేశము || 


|| భారత దేశము || 


|| భారత దేశము || 


13. దేశమాతా సేవ చేయండీ 


కొండపల్రి జగన్నాథ దాసు 
దేశమాతా సేవ చేయండీ! జనులార! భారత 
దేశ దాన్యము తొలగ జేయండీ || 
దేశభాగ్యము చూరగొనగా - లేశమను మానింవకను, వర 
దేశవానులు చేయు మాయా పాశముల బడి నాశ మొందక 
|| దేశమాతా.... || 
దేశ వన్తంబులన తాల్చండీ! జనులార! మీరు, వి 
దేశ వన్తములంట బోకండీ 
దేశ నాశనకరములగు మీ-వేషభూషల రోసి, మోవి 
వేశమును బరిమార్చి, “గాంధ్యు' వదేశమును మీ మదిని నిల్పియు 
|| దేశమాతా.... || 
భోగముల కాసించ బోకండీ - స్వారాజ్య (ప్రాప్తికి 
త్యాగమును గావింవ బూనండీ 
అవీల భారత నభల లోపల - బాగుగా మన భారతులచే 
కనుగొనంబడు కార్యసాధన - సాగ జేయుట గుర్తెరింగియు 
|| దేశమాతా.... || 
ముందు వెనుకలు చూడబోకండీ - శ్రీ భరతమాతకు 
నందనులుగా |బతుక గోరండీ 
క్రిందుగా నర్కారు వారతి - క్రౌర్యవృత్తిని మిమ్ము బట్టుక 
బంది ఖానుల నుంతు రేనియు - భావమందున ఎవగింవక 
|| దేశమాతా.... || 


30 


అంటరాని తనమ లేదండీ - మన దేశ వానుల 
నందరినీ ఒక రీతి చూడండీ 
కంటికగుపడు నిమ్న జాతులనంటి కొన్నను వ్‌ మతు 
కంటకింవక కూర్మిమై, మీ వంటి వారని మది దలంచుచు 

|| దేశమాతా.... || 
పాలు మాలిక చెందబోకండీ - జాతీయ విద్యా పద్దతిన యో రట 

రీతుళడి 

చాలగను జాతీయ ఏడా?-శాలలను (వతి చోట నిల్పియు 


బాల బాలికలకును చదువు - బాగుగా నేర్పించి మీఠట 
| దేశమాతా.... || 


తగవులన్నీ మానఎలెనండీ - నర్కారు కోర్టుకు 
తగుదుమని యిక సాగి పోకండీ 


Cc 


తగిన పెదలు ఎప్పు వగిదిని - జగడముల వ 

యి 
దీర్చుకొనుచును జగతి మెచ్చగ ఐకమత్యము చాల 
నంపాదించి మీఠలు 


|| దేశమాతా.... || 
ర్‌ శ 
గరం ాంనా (వతిము పూన తా ౦ నాసా దెపిని 
పాంచజన్యవు పిలువు సరత 
౮ న్నా మప ౮ | ఎ ఆ టు. నం రాజం రొ ఆల 
“చుర .సాఠకాయు మొదలు అకెవు ఎస్తుప్పులన్న ఆత ఆయు 
యు 


సర మరరబుగ. అంత చళటు స్వరాజ్య నమరమునకు ఉనంగుచు 
థి 
దేశమాతా సేవ చేయండీ! జనులార దారత 


దేశ దాన్యము తొలగ జేయండీ | 


14. జయబేరి మోగింది 
వములాది చందశీఖర రావ్చ 
జయపబేరి. (మోగింది జనులారి త్‌ే 
స 


- శాంతమూ లేదండి 


te 
| 
రి 
d 
"అ 
SY 
అం 
క్రై 
OX 


జంకు గొంకూ లేక - ఛంగు భంగున రండి 

దేశ సేవను చేయ - డీరులె నిలువండి || జయభేరి || 
భారత జాతీయ గౌరవం నిలవండి 

ఆశ పెప్పిడి వారి కమ్ముడు పోకండి 

కాను బేరానికి - కక్కుర్తి వడకండి 

బానినత్వము బాపు బానలు చేయండి || జయభేరి || 
మానవ సేవయే మదిలోన తలచండి 
పాణాలు మానాలు బలియిచ్చి రారండి 
హెచ్చు తగ్గులు లెవు లెవరికవరరడి 
కాలి నడకన మీరు - కదలి రారండి 
జయభేరి మోగింది జనులార లేవ డి || 





15. వీరగందము 


బెలంకొండ చంద్రమౌళి శాస్తి 

వీరగంధము తచ్చినారము - వీరు లవ్వరో తల్పుడీ ! 
వీరగంధమలంది పాడెడ్తి - విమల కంఠము నెత్తుడీ ! 
పాండవేయుల పదును రణకథ - మాట జ్ఞప్తికి యున్నదా? 
ఆంధ విష్ణుని అంప వానలు - అప్పుడే స్మృతి ద ప్పెనా? 
బాల చంద్రుని బవ్మానాయని - బాకు సోకులు మరతురా? 
కాకతీయుల కత్తి తళతళ - కనుల నేటికి మెరయదా? 
కృష్ణరాయల కరము గరువము - కీర్తి సౌధము గట్టదా? 
బొబ్బిలీశుల బొబ్బదబ్బలు - భూనభంబులు గప్పవా? 

|| వీరగంధము || 
సిపాయీల చిచ్చుకలవాము - చెవుల మోగుచు నున్నదే? 
ఖిలాఫత్‌ నమరంపు టైక్యత - ఖులాసాగా నున్నదే? 
జలియన్‌వాలా బాగ్‌ ధైర్యము - చలన మొందగ లేదదే 
సైమన్‌ కమిషన్‌ ద్రిప్పు శూరత - చల్ల బడనే లేదదే 

|| వీరగంధము || 

దండి నత్యాగ్రవాపుదండే - దనల లేడటు చూడుడా 
విదేశ వస్తాల నిరనన - వీర కార్యము చూడుడా 
వృత్తి నత్యాగ్రవా వ్యక్తీ - వద్ద నున్నది తలవు డా 
కిట్‌ ఇండియా ఉద్యమమ్మూ - పటుత్వమ్మును పట్టుడా 

|! వీరగంధము || 


33 


మవోక్మాకిీ అహీంసావత - మాన్య ధీరత మనలగా 
జవవారలాల్‌ త్యాగపౌరుష - బుద్ధి వరవడీ దిద్దగా 
నుభాష్‌ చందుని శూర థీరత - కిరీటంబును ఏలా 
ఆంధ కేనరి ఆత్మధైర్యము - అలంకారము చేయగా 
శ్రీ నరోజిని స్వాతంత్ర్యపు - జీవగానము కరుగగా 
భోగరాజుని భోగ విరమణ - పూర్ణ దీమతి మొక్కగా 

| వీరగంధము || 
రాట్న చక్రము రంయి రంయని - రాజ్య చక్రము దిప్పదా? 
మాతృ సేవా మహిత ధర్మము - మధుర దుగ్గములియ్యదా? 
అహింసా వ్రత నవాన శక్తీ - అమృతము వర్షింవదా? 
నత్య కంకర ధారణమ్మున - స్వాతం త్రము క్‌ 

| వీరగంధము || 
దేశ సేవకు అనువులొనగిన - ధీరవర్యుల తెలియుడీ 
తల్లి చెరవిడిపింవ తరలిన - ధర్మ వీరుల దలపుడీ! 
దాన్య బంధము తెంపు మార్గము - దీసినాత్ముజు మొక్కుడీ 
ఐకమత్యమె బలమటన్నా - అమర మూర్తికి సాగుడ్డీ 

| వీరగంధము || 
కత్తికన్నను కలము శక్తే - గాఢమనగల రెవ్యరో 
కష్టజీవుల కరుణ కావ్యము - గాన మొనరుతు రవ్వరో 
స్వేచ్చకోనము జీవితంబును - ధారవోయుదు రెవ్వరో 
మరణమైనను భయము లేదను - మాన్య చారితు లెవ్వరో 


| వీరగంధము | 
రం ఆ ఆఆ మళీళ 


16. మరచిపోవదోయ్‌ ! మరచిపోవద్దు 


త్రిపురనేని రామస్వామి చౌదరి 
వగవారు మన పైకి వచ్చి వడారు 
కోయంచు మన వూళ్ళు కొల్లగొటారు. 
గూటిలో పిట్టల్ని కూచి వెచారు 
పొలములో వసి లేళ్ళ పొడిచి వచారు 
మరచి పోవదోయి ! మరచి పోవద్దు 
యన జాతి అగచాట్లు మరచి పోవద్దు. 
కారుకోనలు దూరి కలిగి పొయ్యారు 
దుంప కూరల తిండీ దుంగి పొయ్యారు 
గోచి పాతలు కట్టి క్రుంగి పొయ్యారు 
పొద్దెల్ల మనవారు పొగలి పొయ్యారు 
మరచి పోవదోయి! మరచి పోవద్దు! 
మన జాతి అగచాట్లు మరచి పోవద్దు! 
పంగిళ్ళ కయా్యాల వం|టించినారు 
పసిపొవ యుయా్యల పారదన్నారు 
నిదుర పోనీకోయి నీ చేతి కత్తి 
తాగించు పగవారి రక్తంబు నపుడు 
మరచి పోవదోయి ! మరచి పోవద్దు 
మన జాతి అగచాట్లు మరచి పోవద్దు. 


17. వూ దేశం 


వాన మామలె వరదాచార్యులు 

పరడేశీయులు తొలగండి 

ఈణారత దేశం మా దేశం 
వినండి వినండి విశ్వ [వజలూ 

వీర భారత నందేశం. 
ఆ సేతు హిమాచల పర్యంతం 

ఆ నర్వన్వం మా దేశం 
ఆచందార్యం ఆ నందనవన - 

మంకితమయ్యెెను మా కోనం. 
శాంత్యహింనలను నత్యధర్మ యులు 

నంరక్షించును మా దేశం 
నవాజీవనమును నవాకారమ్మును 

నంబోదించును అనిమేషం. 
హిమాది మొదలుగ కుమారి వరకు 

హిందుస్తానం మా దేశం 
నమన భాషా జాతి మత నరిత్‌ - 

నంగమ జలనిది ఈ దేశం. 
భారత దేశ స్వాతం(త్యమ్మును 

వరిరక్షించుటె మా లక్ష్యం 
బారత దేశం మా దేశం 

భారత రక్షణ మా లక్ష్యం. 


18. అయో కొయ్యాడ ! 
గరిమెళ్ళ సత్యనారాయణ 

కొయ్యాడ! కొయ్యాడ! ఇలాగ రారా! 

కోటివింతలు - సెవుతానో (రయ్యో కొయ్యాడ !) 
నువు కయ్యాలాడక చెప్పే కథను - 

కడదాకాను వింటవరో (రయ్యూ కొయ్యాాడ !) 
నే చెప్పిన దలా ప తర్వాత 

తప్పులు ఉంటే తిట్టారో (రయ్యా కొయ్యాడ !) 
కొయా్యాడం కే కోపం వస్తే 

కొరడా దెబ్బలు కాస్తావో 
ఆ కొయ్యాడంటి గొప్పోడవు ఐతే 

కొరడా దెబ్బలు కాస్తారా 
సీమ నుంచి వబులొచ్చి - సేతులిరిసి 

కట్టారో (రయో్యో కొయ్యాడ!) 
సేతుల తోడి రాయకూడదు - 

'సెవృకూడదు నోటితో (రయ్యో కొయ్యాడ !) 
కాళ్ళ తోటి యో వూరొదిలి 

పొరుగూరల్ల కూడదో (రయో్యో కొయ్యాడ !) 
ఒత్తిలంగ మనకు ఇంక ఏది త్రోవ లేదురో.... 
కత్తి బలము హేయ మంటు గాందీ చెప్పినాడురో 

వాని మాట బవ్మ్నా మాట - దాని మీర రాదురో 

మొత్తిన గాని బుర్ర వంచి - మోద మందు చుండురో 


37 


చిత్తం బందున నెత్తగు జీతం - చేద టంచు నెంచరో 
మానవ జన్మం బెత్తినావు - మనిషి రక్తం తాగకురో 
పొరుగు వాని మాంనం తింటే - పొట్ట వగిలి పోతుందో 
ఎచ్చు జీతం చేసిరని - హెచ్చరింవ బోకురో 
వెచ్చనైన బాష్పములను - వేగం వేగం కూర్పరో 
పచ్చనైన హిందూ రాజ్యం - బద్దలయిందిరో రయ్యో 

|| అయ్యో కొయ్యాడ ! | 
దేవతలొచ్చి సీటికి మాటికి - తిరుగు చుండే రాజ్యమురో 
కిన్నర లొచ్చి పాటలు పాడే - కీర్తివంత రాజ్యమురో 
విద్యాధరులు వీణలు పాడే - వీనుల విందు రాజ్యమురో 
గంధర్వులకు నుందరమైన - కన్నుల పండుగ రాజ్యమురో 
వెండీ. కొండ పసిడి కొండ - వేెలసినట్టి రాజ్యమురో 
ముమ్మూర్తులకు ముఖ్యమైన - మూలస్తానం రాజ్యమురో 
కమ్మని గాలి వీచే మంచి - గంధవు కొండ రాజ్యమురో 
అది వన్నె వాడీ నన్న గిల్లి - చెన్ను తరిగి యున్నది ర్‌ 

|| అయో కొయ్యాడ ! || 


19. పదరా! ఢీల్లీ! వేగ పట్టుకొందాము 


గురజాడ రాఘవ శర్మ 
పదరా! ఢీల్లీ | వేగ పట్టకొందాము 
స్వాత౦,త్య ధ్వజమట స్థాపించుదాము 
నెత్తురు వరదల నిలచిన గడ్డ ° 
నత్తువ గలదేని సాగుమో వ్‌డ్త |! 


38 


మర ఫిరంగుల జూచి - మరలి పోబోకు 

పర [(పభుత కంటెమేల్‌ - మరణము నీకు 
అల యుగంధరు-కష్ట మాలింప లేవు 

ఫలము జార విడచు భాగ్యహీనుడవు 
నెమలి సింహాననము - నిలచిన తావు 

నమలి (మింగిన వారి నణచి చేకొనవు 
మొగలాయిలే మేలు - మవాలులన్‌ గట్టి 

యన నంవద వారించి మరల రెకొట్టి 
నడిగడ్త మనకు ప్రాణము మానమదిరా! 

తడయక నీ శక్తి - ధారవోయుమురా! 
భీష్ముడేలిన నువవితమౌ భూమి 

కౌంతేయులేలిన ఘనమైన తావు 
పృథ్వీరాజేలిన సాఢ్వీలలామ 

రాణీ నంయుక్తకు రాణివానమ్ము 
స్వార్థవరులై వృథా చచ్చిపోకండి 

సార్థక జన్ములై సాగి రారండి 
పదరా! ఢిల్లీ ! వేగ పట్టుకొందాము 

స్వాతంథత్యు ధ్వజమట స్థాపించుదాము. 


20. పద పద డిలీ! పరుగున పోదాం 
రా 
మలాది రామచం(ద శాస్త్రి 
పద వద ఢిలీ పరుగున పోదాం 
పగర వేగమే, పారదోలగా 


39 


భారత దేశము వరాదీనమై 
ప్రాధాన్యము చెడి, ప్రాభవముడిగి 
పరువు గోల్పోయి, పరివేదనతో 
పొగులు చున్నదిక [ప్రమాద మొనగన్‌ 


|| పద వద ఢీల్లీ ! || 
పురాతనమ్ముగ, (ప్రసిద్ది నందిన 
భారతీయమగు, భవ్య నంన్క్యృతియె 
ప్రాతిపదికగా (వంవంచ శాంతిని 
పాదు గొల్సియిక, వరి రక్షింపగ 
|| వద పద ఢిలీ!॥ 


జయ్‌ అజాదుకు, నేతాజీకి 
జయ్‌ జవ్యారుకు, జయ్‌ (వకాశముకు 
జయ్‌ వటేలుకు, జయ్‌ వట్లాధికి 
జయ్‌ గాండీకి, జయ్‌ హిందంటూ 
వద వద డిల్లీ 
పరుగున పోదాం 
వగర వేగమె 
పార దోలగా. 


21. రారా పోదాము రాజ్యమేలుదాము 
గరిమెళ్ళ సత్యనారాయణ 
రారా పోదాము రాజ్యుమేలుదాము 


రాజ్యుంబు నెలుచును రంజీలు చుందాము || రారా || 
గా 


40 


తెల్ల దొరల నుండీ ఇళ్ళెల్ల కాపాడి 


ములో కముల కీర్తి ముట్టించి వేదాము |! రారా || 
దొరల జీతాలెల్ల విరగ ద్రోయుదాము 

క్తుప్తమున మనయిల్లు కూర్చుకుందాము || రారా || 
(వతినిధి పభుతను పాదుకొల్పుదాము 

నిరంకుశత్వాన్ని నీట గలువుదాము Il రారా || 
దేశ కళలనెల్ల తేజరిల చేదాము 

పాటక జనమునకు పనులు కల్పిదాము || రారా || 
ద్రవ్యంవు శేరునకు దారడ్డు నిలుదాము 

నవ్యమ్ముగా ఇల్లు నవరణము చేద్దాము | రారా || 


ఉత్తమ విద్యలను ఉద్దరించుదాము 

చిత్త విభమలను చెలగి చెండుదాము 
రారా పోదాము రాజ్యమేలుదాము 
రాజ్యంబు నేలుచును రంజీల్లు చుందాము 


22. ఎదురు లేదు 
యడ్లపలి కోటయ్య 
ఎదురు లేదు ప్రజాశక్తి కెదురు లేదురా 
కలసి అండ దండ యౌచు కదలి రమ్మురా 
| ఎదురు || 
టర (ప్రభుత్వమును వేగ పార |దోలరా 
ప్రాభవమున మన దేశము పల్లవించురా 
|| ఎదురు || 


శ] 


పాప భరము మోయలేక భరత మాత నీ 
పావు చేర, కన్న తల్లి భరము మాన్సురా 
|| ఎదురు || 
లమ్ము లమ్ము భరత పుత లమ్ము రమ్మురా 
లేచి ధర్మ మెరిగి జాతి కాచు కొమ్మురా 
|| ఎదురు || 
ఎదురు లేదు |వజా శక్తి కెదురు లేదురా 
ఎదురు లేదురా ఎదురు లేదురా. 


23. రాట్న లక్ష్మి 

కాటూరి వెంకటశ్వర రావు 
నేను నీ యిలవేల్పునే చెలీ! నా తోడ అడుకొనవే 
నేను గృవాలక్ష్మినే తల్లీ! నను మరచి పోతివటే 
వూయరే పనుపు నాకు, కుంకుమపు బొట్టు నా నుదుట నిడరే 
చేయరే యుపచారముల్‌ మరచుటకు చెంపలను వెచికొ నరే 
దీపమై వెలీగినానే, దివ్వనై వలిగినాన 
కాపుదలగా ఉంటినే మును మీకు ఆపదల్‌ తొలగిస్పినే 
పెరటి కల్పకమునై మీకెల్ల ఆ వదలు బాపినానే 
మీ పాలి వేల్పు టావె అమృతమ్ము చట కొ నరినాని 
నీ నెత్తురున చుక్కన్న చెలిరో! నీ మాంనమున కండనై 
ని ఎమ్ముకను మూలుగ తలిరో | వి నేన యుంటిన 


ర ; జ a Ey క 
ఇల వేలు పూజమాన్‌ పెర్‌ వెలుపల ఏ వయజూోలి 


42 


పార జూచి తలియరే మీ పాలి వత్తి రాట్నమును నేను 
నేను మీ యిలవేల్పునే చెలీ నా తోడ ఆడుకొ నవే 
నేను గృవాలక్ష్మినే తల్లి నను మరచి పోతివే. 


24. స్వాతంత్ర్య శంఖారావం 


మామునూరు నాగభూషణ రావు 
భారత సోదర! వరుగిడి రారా! 
దీరుడవై స్వారాజ్య (మాప్పికీ 
వీరకంకణము దాలుము రా! 
|| భారత సోదర 
బానిన ([బతుకిక |[బతుకకు రా 
భారత సోదర వరుగిడి రారా! 
పారతంత్యమును పారద్రోలగ 
బద కంకణము తాల్చుము రా! 
జీవన మరణము రెండే మనకిక- 
లేదుర వేరొక దారి 
|| భారత సోదర || 
దండికేగ మన పూజ్యు బావుజీ 
దరి జేరగ రండీ 
ఉప్పును గొని మన ఉనురుల నిలపగ 
ఉన్నాడిక భయపడకండి 
తల దొరలు మన దెశమెల్లను 
క శమ తతో 
సత re గుడ కట్టుత న 


కరువనవిరా మనకు 
Qa__ 


43 


ఎంత కాలమీ బానిన బతుకును 
భరియింతువురా నీవు 

చావో బతుకో వరియింవగనటు 
సాగుము ముందుకు లేచి 

భారత సోదర! పరుగిడి రారా! 


25. సహాయ నిరాకరణం 


కొండపలి జగన్నాథ దాసు 

నిరాకరణమను మిఠాయి యిదుగో 

విరాన రుచి చూడండీ 
నత్యాగవామను గోధుమ పిండిలో 

నత్యసారమను ఆజ్యము పోసి 
సాత్విక మను పెద భాండము లోపల 

సనత్యాగవులు పాకము వట్టిన 

|| నిరాకరణమను || 

శాంతం బనియెడు శనగ పిండిలో 

శెచం బనియడీ జలమును కలిపి 
న్వధర్మమనియెడి పంచదారతో 

స్వార్థతా్యగులు పాఠము పట్టిన 


ళా ఒక -- ల ఆ 
|| FS Te అరణి అల || 


న 


మూనవత్పమను దియ్యమవు త్తి లో 
డానం బనియడి తనను కలిపి 

reg 
మల్‌ 


tl 


ww గ్‌ ww 
యం (ఆ శ స పల 


రా 
న్‌ా 
ఆలు 


జ్‌ వా ము. 7 ష్‌ జ ఇ 
క కన ప 


0% 
క 


In 
(ఆఅ చా ఆ ly Wer ఆఆ 





దేశభక్తియను గోధుమ నూకలో 
- డేశముక్తీయను వెన్నను గలిపి 
దేశభక్తి జగమంతట నిండగ 
దేశభక్తులు తయారు చేసెడి 
నిరాకరణమను మిఠాయి యిదిగో 
దీరాన రుచి చూడండి. 


26. ఉప్పు చేశామిదుగొ చూడండి 


మంగిపూడి పురుషోత్తమ శర్మ 
ఉప్పు చేశామిదుగొ చూడండి! గాంధీ మవోత్ముని 
చే 


ఉపు బశామిదుగొ చూడండి 
> ల 
లువ్పతిల్లగ పుష్ప వర్షము గువ్చుచును ఆశీర్యదించగ 


| ఉవ్వు చేశా | 
a 


45 


జర్మనీ అమెరికా మొదలగు నకల దేశవు |వతినిధులు మన 
కర్మ వీరుని శాంతియుద్దపు కథలు ఫిలుములు చేసి చూవగ 

|| ఉవు చేశా || 
ఉప్పు గనులను చవిటి నేలలు గొప్ప సాగర తీరముండగ 
ముప్పు వచ్చాను గంజి లోవలి కుప్పు లేదని జాలి చెందుచు 

| ఉమా చేశా || 
ఎక్కడను ఎ ఏ కాలమున రాజవ్వడ డనా కట్టనాడా ల్‌ ల 
ఉప్పువన్నును ధిక్కరింతము రండు కందని 

|| అట్టు చేశా || 


థోగులు యోగుల 'పెనుగుంపవుల కను నన్న గ౧ల్వగి 


al 


గొప్ప 

ప్ప పాటున ఉప్పు చట్టము టుప్పు టుప్పున ఎగర గొట్టుచు 
|| ఉప్పు చేశా || 

దండి పుణ్యక్షేతమున ఉదండిీ సావానుడగు మవోత్ముడు 

దండి బలవతులాంగి లేయులు బెండువడి తెల తల్లవోవగ 

ఉప్పు చేశామిదుగో చూడండి. 


27. మా కొద్దీ తెల దొరతనము 
గరిమెళ్ళ సత్యనారాయణ 
పల్లవి : మాకొద్దీ తెల్ల దొరతనము దేవ 
మాకొద్దీ తల్ల దొరతన 
అనుపల్లవి : మా ప్రాణాల పై పొంచి - మానాలు వారియిం? 
| మాకొదీ || 
చరణములు | 


పన్నెండు దేశాలు వండుచున్నా గాని వపిడెన్నిమె 
చు 


46 


లోపమండి 
ఉప్పు! ముట్టుకుంటే దోషమండి! 
నోట! మట్టి కొట్టి పోతాడండి 
అయ్యా కుక్కలతో పోరాడి కూడు తింటామండి 


| మాకొద్దీ || 
వర్తకంబున కొచ్చి - పట్టణంబుల పట్టి - రాజ్యముక్కటి 
అలినాడు | 
దాన్ని, రాణీ కప్పగించినాడు! 
రాణి! పత్రమ్ము చించేసినాడు 
ఈ చితమిదేమన్న శిక్షిస్తానంటాడు 
| మాకొద్దీ || 
కోర్చులంటూ పెట్టి - పార్టీలు పుట్టించి - స్నేవాభావము 
చంపినాడు 
దవ్య దాహము కల్పించినాడు 
చెడ్డ, ఊవాలు కడుపెంచినాడు 
యమా, ఆవోరముల |దుంచి ఆహా! అనిపించాడు 
|| మూకొదీ || 
(వజల క్షేమం కశత. పెట్టిన నంన్థల వభుల కోనం 
మార్చేస్తాడు 
వాట్ని - ప్రజల శృతులు చేనుతాడు! 
మమ్ము - గజివీజి లాడ చేస్తాడు 
వాడి - గడబిడ వర్తింవ - కాదు బవ్మాకైన 
|| మాకొద్దీ || 


నూట నలుబది నాలు నోటికీ తగిలించి మాటలాడ - 


మమ్ము - పాట పాడ వదంటాడు 


47 


తనను - దాటి వళ్ళ వద్దంటాడు 
అయ్యూ - చేటు తచ్చుకో మమ్ము చెడి పోవమంటాడు 

|| మాకొద్‌ || 
ఏడాది కేడాది - కెక్కువ సిస్తేసి - ఈ ఛూమి నాదే అన్నాడు 
మమ్ము కూలికి దున్నుమన్నాడు 
కడుపు మంటతో చావమన్నాడు 
అయ్యి - బానినలకు వాడు (వభువౌతనన్నాడు 


| మాకొద్‌ || 
(వభువు గాంధి తోడ - భారతదేశ మాత - పరమ తపము | 
చేసినాది 
ధర్మ దేవత (పత్యక్షమైనాది 
కోరిన వరము లిస్తానన్నాది 
ఆ దొరల గుండెల లోన - దడ దడ పుట్టింది 
|| మాకొద్దీ || 
28. వద్దురా మనగక్‌ొద్దురా 
గరికపాటి మలావధాని 
వద్దురా మనకొద్దురా - పర పాలనం విక వద్దురా 
వాదు వదూ లేని వన్నుల - రుది పిల్చుచునుండెరా 
| | || వద్దురా | 


కరలాగి, కత్తిలాగి - గొ(రలను చేశాడురా 
“= నా [ay 6 ) a ఇ Mm yw MY శ శ కా 
వెరి తు తా జంతు... విర విగువునుంతేరా 
|| వదురా!! 
ఆ 


వర్‌ు ఉతనగాల పదల ల వండి లాగేశాడురా 


48 


ముండ మోపి కాగితాలకు - దండమిడుమన్నాడురా 

|| వద్దురా || 
లేవరా ఇది వేశరా - మన జీవితందిక ఏలరా 
కావ లేవా కన్న తల్లి - గౌరవము కాపాడరా 

|| వద్దురా || 
మాన (పాణములకు మవా - మ్మారియై యున్నాడురా 
దీనయై మన దేశమాత దేవులాడుచునుండెరా 

|| వద్దురా || 
ఏడు కోట్ల (పజలు గుడ్డ - కూడు లేకున్నానురా 
మాడు గొట్టి ప్రజల సొమ్ము - ఓడ లెక్కించాడురా 

|| వద్దురా || 
కురలకు పెద్దలకు సైతం - వెరు లెత్తించాడురా 
బుర్ర తిరుగుడు మందు పెట్టి - వెరులను చేశాడురా 
వద్దురా మనకొద్దురా పరపాలనం దిక వద్దురా. 


29. వీరావేశం 
మలాది రామచందద శాస్త 
వీరావేశం చెందినారమిక 
వీర వివోరం చేస్తాము 
వరాడీనతన్‌ బావుకొనంగా 
(పళయ భేరి (మోగిస్తాము 
దేశదోవాల గుండలవియిగా 
సింవా గరనం చేస్తాము 
దేశమంతటా దుర్భిక్షమ్ముక 


49 


తలెత్తకుండా చూస్తాము 
తల్లవారికీక తొలగి పొండనుచు 
తెలముగా చెప్పేస్తాము 
ఢిలీ కోటను విజయ వతాకం 
త్వరలో నెలకొల్పేస్తాము 
వళయ బాంబు విలయమ్మున కనని 
వముఖులచే చెప్పిస్తాము 
(పపంచ శాంతికి నత్యాహింనల 
(వధానమని చాటిస్తాము 
వీరావేశం చెందినారమిక వీర విహారం చేస్తాము 
వరాదీనతను బావుకునేందుకు పపళయ బేరి మోగిస్తాము. 


30. విపవ జ్వాల 
రా 
సాంబశివ రావు బాప్తీ 
ఉబుకుచు వచ్చే - ఉద్రేకంలో 
రాలిపోయి నై - రత్నా లన్నో 
ఉరకలు వేసే ఉత్సావాంలో 
కూలిపోయిన వ్యాదయాలన్నో 
ఉవ్విళ్ళూరే - ఉబలాటంలో 
మంట గలిసిన పాణాలెన్నో 


ల్‌ 


ఏర భారత యువకులారా! 


విజయూతాాహెత మూర్వులారా! 
సా గా 
విన్నాకా? మన వీరుల చరితం? 


కనాారా? ఆగాను దివవం? 
అ గో హ్‌ 


50 


పాణం పోతే హపోయిందీ - మన 
భారత మూతకు స్వాతం(త్యుం 

భుగ భుగమంటూ భూవ్య్యూకాశాల్‌ 
అలుముకున్న ఆ విప్రవ జాషలఅలు 

యువతీ యువకులు, పిన్నలు పెద్దలు 
బలియై పోయారాజో్య్యతులో 
వీర భారత యువకులారా! 
విజయోత్సాహెత యూర్తుల్లారా ! 
విన్నారా మన వీరుల చరితం? 
కన్నారా ఆగను వివ్షవం? 

వివ్రవ జో్యోతుల కిరణ కాంతితో 
ఉదయించాడు న్వ్వతంత భానుడు 

విప్లవ వీరుల నెత్తురు నదిపై 
పనరించిండీ న్వ్వతంత వాయువు 

వివవ నేతల త్యాగ జలటిలో 
వెలుగొందిందీ న్వృతంత భారత్‌ 
వీర భారత యువకులారా! 
విజయోత్సాహెత మయూర్తుల్లారా ! 
విన్నారా మన వీరుల చరితం? 
కన్నారా ఆగను విప్లవం? 


31. ఆగస్తు పదిహేను 


ధవళా శ్రీనివాస రావు 
అమ్మ కడగండ్లన్ని అంతరించాయి 
అమ్మ కమ్మని రోజులవతరించాయి 
మా గాంధి బాబయ్య మంతమే మా యమ్మ 
చెర బాపి స్వాతం,త్య శి ఖరమెక్కించింది. 
వెలుగుకి తపియించి విసిగి పోయిన రేయి 
అన్నానికే అరు లెత్తి చాచిన పూట 
గుడ్తకై మర్యాద కోలుపోయిన ఘడియ 
ఇనుప నంకెళ్ళ బరువులు మోయ లేక 
కొన (పాణముల తోడ కొట్టు కొన్న యుగాలు 
తలపులో వలుకులో నడకలో బాటలో 
అన్నింట దాన్యమ్ము అనుభవించిన కాల- 
మాగన్సు పదిహేనుతో అంతమైనాది. 
మా తల్లి విజ్ఞాన మహాతయై అనిశంబు 
తోడి దేశాలతో గూడి తలనెత్తుకొని 
గరువంబుతో తిరుగు కాలమేతించింది 
అమ్మ కడగండన్ని అంతరించాయి 
అమ్మ కమ్మని రోజులవతరించాయి. 


32. భారత విజయం పాడండి 


వేదుల సత్యనారాయణ శాస్తి 


వవిత్ర భారత నవితికోవో 
న్వతంతోత్సవం సాగింది 

లాల్‌ కిలాపై అశోక చక్రవు 
త్రివర్ణ కేతన మెరిగింది 

మతం తలవక గతం తడవక 
ద్వేషం రోషం నకలం మరచి 
న్యతంత భారత జయపతాకకు 
సోదరులారా ! (యమొక్కండి 
నెత్తురు లోడ్పిన నత్తువలూడ్చిన 
పిశాచ దాన్యం నశించిందని 
(ప్రపంచమంతటా పతిధ్వనించగ 
న్వతం్యత శంఖాలూదండీ 


క | 


|| పవిత్ర || 


|! వవి[త || 


| వవిత | 


| వవిత్ర || 


(1947 ఆగను 15 రాత్రి 12 గంటలకు పేరూరులో పాడి, పాట) 


33. నల సేయండిీ 


“బసవరాజు అప్పారావు” 
వతాకోత్సవము సేయండీ 
స్యతంత భారత జాతి చివ్నామౌ 
పతాకోత్సవము సేయండిీ || 


కొత్త వన్నలూ - కొత్త ఒన్నలూ 
కొత్త జీవమా కొమరొప్పంగా 
నూతన భారత జాతికి భువిలో 
ఖాగతి విజయమూ - కలగాలంటూ 
వతాకోత్సవము సేయండిీ || 





54 


వీర కేనరుల యు[రని రంగూ 

దేశ సేవకుల తెల్లని రంగూ 

భక్తుల పాలిటి వచ్చని రంగూ 

బీదల పాలిటి రాట్నము మెరిసే 
పతాకోత్సవము సేయండీ 

అన్ని మతాలకు అన్ని తగలకూ 

ఆ(శశయమీ జండా ఒక్టటునోయ్‌ 

పాణము పోతే పోనీ జండా - 

మానము మూతము మంట గలవక 
పతారోతృవము సేయండిీ || 


34. స్వాతంత్ర్య పతాక 
సుంకర సత్యనారాయణ 

ఎగురవే వినువీది ఎగురవే జండా 
శాంతి దూతగ నేడు - జాతీయ జండా 
యుగయుగంబుల జగతి నెగురవే జండా 
నాఖ్యవదాతగా స్వాతం(త్య జండా |! 
భారతీయుల మవో పోరాట ఫలితమా 
వీర యోధుల రక్త ధారలకు చివ్నామా 
శాంతిదూత అశోక ధర్మ చక్రము దాల్చి 
శాంతినిల స్థాపించ నరుడెంచితివి నీవు || 
పెను తుఫానులనెన్ని పెనవేసుకున్న 
దనుజాలందరు గూడి, నిను దింవకంన్న 
కడ చారతీయుండు వడిపోవు దనుక 


55 


గగనాన ధృవతార కరణి నిల్వెదవు || 
ఎగురవే వినువీధి ఎగురవే జండా 
శాంతి దూతగ నేడు జాతీయ జండా 


35. స్వాతంత్ర్య భారత జాతీయ జండా 


గురజాడ రాఘవ శర్మ 

వివారింపనిమ్మా! వివారింపనిమ్మా! 
స్వాతంత్య వినువీడి జాతీయ జండా! 

|| వివారింవనిమ్మూ || 
విశ్వ విఖ్యాతిగా - విజయ నాదలతో 
విశ్వమోవానముగా - వెలసిన జండా 
వీర భారత జాతి - వెలిగిన జండా! 

|| విహరింపనిమ్మా || 
మూడు రంగుల తోడి - ముచ్చట గూడి 
తోడు నీడయి ధర్మ - చక్రమ్ము కూడి 
కీడించసీయండి - (ప్రియమైన జండా! 

|| విహరింపనిమ్మూ || 
సావాన త్యాగాలు - శాంతి నత్యాలు 
ఆత్మ విశ్వాసాలు - డొదార్య భావాలు 
చక్కగా పాలించు జాతీయ జండా! 

|| వివారింవనిమ్మా || 
సేతు శీతాచల సిర భరత జాతి 
భారతి నిల్పినయట్టి జాతీయ జండా 
స్వాతంత్య బారత జాతీయ జండా !!! 


56 


వివారింవనిమ్మా ! వివారింపనిమ్మా! 
స్వాతంత్ర్య వినువీధి జాతీయ జండా! 


జాతీయ గీతం 


విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ 
జన గణ 'మన అదీనాయక జయహే! 
భారత భాగ్య విధాతా 
పంజాబ్‌ సిందు గుజరాత్‌ మరాఠా 
దావిడ ఉత్కళ వంగా 
వింధ్య హిమాచల యమునా గంగా 
 ఉచ్చల జలదీ తరంగా 
తవ శుభనామే జాడే 
తవ శుభ ఆశిష్‌ మాడే 
గాహే తవ జయ. గాథా 
జన గణ మంగళ దాయక జయ హే, 
భారత భాగ్య విధాతా 
జయ హే! జయ హే! జయ హే! 
జయ! జయ! జయ! జయ హే! 


Lasertypeset at Modem Computer Centre. Laxmi Nagar, Delhi-1 10092 and 
printed at ]] Offset Printeis, Printing Press Area, Wazirpur, Delhi-110035 


